అ 
€ త 
స్త కర ణః కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-13A, 


nT 


పొ 


ణ-520 013. 


rdpress.com/ 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ భ్రమరాంబ అష్టకమ్‌ - భాఠార్థముతో - 


01. చాంచల్యారుణ లోచనాంచితకృపాం చంద్రార్ధ 
చూడామణిం 

చారుస్మేరముఖాం చరాచరజగత్‌ సంరక్షిణీం తత్సదామ్‌। 
చంచచ్చంపక నాసికాగ్ర విలసన్ముక్తామణీ రంజితాం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥ 
చంచలములు, ఎర్రనివి, దయతో నిండినవి అగు కన్నులు కలది - అర్థ చంద్రుని 

చూడామణిగా ధరించినది - చిరునవ్వుతో అందమైన ముఖము కలది - చరాచర 

ప్రపంచము నంతటినీ సంరక్షించునది - * తత్‌ ” అను పదమునకు అర్థమైనది - 


సంపెంగవువ్వు వంటి ముక్కు చివరన ముత్యము నలంకరించు కున్నది - 
శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించు చున్నాను. 


02. కసూరీ తిలకాంచితేందు విలసత్‌ప్రోద్భాసి ఫాలస్థలీం 
కర్పూరద్రవ మిశ్రచూర్ణ ఖదిరామోదోల్ల సద్వీటికామ్‌। 
లోలాపాంగ తరంగితైరతి కృపాసారై ర్నృతానందినీం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥ 
కస్తూరి తిలకము శోభిల్లుచున్న నొసటి ప్రదేశము కలది, కర్పూరము - సున్నము 

- వక్కలతో సుంగంధ భరితమైన తాంబూలమును సేవించు చున్నది, చంచలమైన 


కటాక్షముల ద్వారా వర్షించు కృపారస వర్షములచే భక్తులను ఆనందింప చేయునది, 
శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను. 


Kiron Type Institute 


103. రాజన్మత్త మరాలమంద గమనాం రాజీవ పత్రేక్షణాం 

“| _ రాజీవప్రభవాది దేవమకుటైః రాజత్సదాం భోరుహామ్‌। 
రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధి రాజేశ్వరీం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥ 


మదించిన హంసకలె నడచునది, తామర రెకుల వంటి కన్నులు కలది, బ్రహ్మ 
మొదలగు దేవతలచే నమస్మరింపబడు పాద పద్మములు కలది, విశాలమైన తామర 
రేకులతో అలంకరింపబడిన స్తనములు కలది, రాజాధిరాజులను కూడ శాసించునది, 


శ్రీశెలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించు చున్నాను. 


04. షటారాంగణ దీపికాం శివసతీం షద్వైరివర్గాపహాం 
షట్చక్రాంతర సంస్థితాం వరసుధాం షడ్యోగినీ వేష్టితామ్‌! 
షట్చ(క్రాంచిత పాదుకాంచిత పదాం షడ్భావగాం షోడశీం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥ 


నక్షత్రములవలే ప్రకాశించు ఆరు అక్షరముల మంత్రము నందు వెలుగొందు 
చున్నది, మల్లిఖార్షునుని భార్యయైనది, అరిషడ్వర్గ్లములను నశింపచెయునది, 
మూలాధారము మొదలగు ఆరు చక్రములలో నుండునది, అమృతరూపమైనది, కాకిని 
మొదలగు ఆరు యోగినులచే చుట్టబడినది, ఆరు చక్రములు శోభిల్లు పాదుకలు ధరించిన 
పాదములు కలది, పుట్టుక మొదలగు ఆరు భావములను తొలగించునది, పదహారు 
అక్షరముల మంత్రస్వరూపమైనది, శ్రీశెలమునందు నివసించునది, భగవతియైన 
శ్రీమాతను ధ్యానించు చున్నాను. 


Kiron Type Institute 


. 05. శ్రీనాథాదృత పాలిత (త్రిభువనాం శ్రీచక్రసంచారిణీం 

|| గానాసక్త మనోజయౌవన లసద్‌గంధర్వ కన్యాదృతామ్‌; 
దీనానామతివెల భాగ్యజననిం దివ్యాంబరాలంకృతాం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥ 


విష్ణువుచే ఆదరించబడుచూ మూడు లోకములను పాలించుచున్నది, శ్రీచక్రము 
నందు సంచరించుచున్నది, యువతులైన గంధర్వకన్యలచే పాటలు పాడుచూ సేవింప 
బడుచున్నది, దీనులకు మిక్కిలి భాగ్యము నిచ్చునది, దివ్య వస్రములను ధరించినది, 
శ్రీశెలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించు చున్నాను. 


06. లావణ్యాధిక భూషితాంగలతికాం లాక్షలస ద్రాగిణీం 
సేవాయాత సమస్తదేవవనితా సీమన్త భూషాన్వితామ్‌। 


భావోల్లాస వశీకృత ప్రియతమాం భండాసురచ్చిదిసీం 

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥ 

అధిక సౌందర్యవంతమైన శరీరము కలది, లక్కవలే ఎర్రనైనది, నమస్కరించు 
దేవతాస్రీల తలలపైనున్న ఆభరణములతో ప్రకాశించుచున్నది, అనురాగముచే 


పరమెశ్వరుని వశకరింప చేసుకున్నది, భండాసురుని సంహరించినది, శ్రీశెలమునందు 
నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించు చున్నాను. 


07. ధన్యాం సోమ విభావనీయ చరితాం ధారాధర శ్యామలాం 
మున్యారాధనమోదిసీం సుమ నసాం ముక్తి ప్రదాన వ్రతామ్‌। 
కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీ లసన్మధ్యమాం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥ 


Kiron Type Institute 


వా. వసం 


8 ధన్యురాలు, చంద్రునిలో ధ్యానింపదగిన చరిత్రము కలది, మఘము వలె నల్లనైనది, 
మునులు చేయు ఆరాధనలతో సంతోషించునది, మహాత్ములకు ముక్తినిచ్చునది, కన్యకా 
“| పూజలు చేయువారి యందు ప్రసన్నమైన హృదయము కలది, ఒద్దాణముతో (ప్రకాశించు 
నడుము కలది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించు 
చున్నాను. 


08. కర్పూరాగరు కుంకుమాంకిత కుచాం కర్పూర వర్ణస్థితాం 
కృష్ణోతృష్టసుకృష్ణ కర్మదహనాం కామెశ్వరీం కామిసీమ్‌। 
కామాక్షిం కరుణా రసార్టహృదయాం కల్పాంతరస్థాయినీం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥ 


కర్పూరము, అగరు, కుంకుమలు పూయబదిన వక్షస్థలము కలది - కర్పూరము 
వంటి శరీరచ్చాయ కలది - అన్ని విధములైన కర్మలను దహించివేయునది - శివుని 
భార్యయినది - కోరికలు కలది - మన్మథుని తన కన్నులలో నింపుకున్నది - కరుణతో 
నిండిన హృదయము కలది - ప్రళయకాలము నందు కూడా స్థిరముగా నుండునది - 
శ్రీశెలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించు చున్నాను. 


09. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం 


గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతామ్‌। 

గంగాగౌతమగర్ల సంనుతపదాం గాం గౌతమీం గోమతీం 

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥ 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే॥। 


్ష కొరికా 
Some లు 21MM 


Kiron Type Institute 


స్తుతించువారిని రక్షించునది, జెండాపై గరుడ చిహ్నము కలది, ఆకాశము నందు 
సంచరించునది, గంధర్వ గానమును ఇష్టపడునది, గంభీరమైనది, గజగమనము కలది, 
హిమవంతుని కుమార్తెయైనది, గంధము - అక్షతలతో అలంకరింపబడినది, గంగ - 
గౌతమ మహర్షి - గర్లుడు మొదలగు వారిచే స్తుతించబడు పాదములు కలది, గోవు 
- గౌతమి - గోమతి స్వరూపిణియైనది, శ్రీ శ్రైలమునందు నివసించునది, భగవతియైన 
శ్రీమాతను ధ్యానించు చున్నాను. 


- - ఇతి “ శ్రీ భమరాంబాష్టకమ్‌ ” సంపూర్ణమ్‌ - - 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


3 క ళ్‌ 3 ళా ళ్‌ ఈ 3 కు గే లో ్వే € Dd 
(ఎక్కడైనా 2 ఉంటే సహృదయంతో తెలియజేయవలసినదిగా మనవి.-944 044 9650, 994 9941430) + 


Kiron Type Institute 


